శ్రీ ఆంజనేయ దండకము 
శ్లో ॥ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం । 
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం ॥ 


8 ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం  భజేవాయుపుత్రం 
భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం 
భజేరుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్‌ ప్రభాతంబు 
సాయంత్రమున్‌ నీ నామ సంకీర్తనల్‌ జేసి నీ రూపు వర్షించి నీ 
మీద నే దండకం బొక్కటింజేయునూహించి నీ మూర్తి 
గావించి నీ సుందరంబెంచి నీ దాసదాసుండనై రామ 
భక్తుండనై నిన్ను నే గొల్బెదన్‌ నీ కటాక్షంబునన్‌ జూచితే 
వేడుకల్‌ జేసితే నామొరాలించితే నన్నురక్షించితే అంజనాదేవి 
గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్‌ దయాశాలివై 
జూచియున్‌ నన్‌ దాతవై బ్రోచియున్‌ SKS బిల్చియున్‌ 
సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ 
సౌమిత్రులుంజూచి వారిన్‌ విచారించి సర్వేశు బూచించి 
యబ్బానుజున్‌ బంటు గావించి యవ్వారలినిం జంపి 
కాకుత్తృతిలకున్‌ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి 
శ్రీరామకార్యార్థమై లంకకేతెంచి యా లంకిణిన్‌ జంపి, యా 
లంకనున్‌ TP) యా భూమిజం జూచి 

2 


యానందముప్పొంగ యా యుంగరంబిచ్చి యా రత్నమున్‌ 
దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషముంజేసి సుగ్రీవుని న్నంగదున్‌ 
జాంబవంతున్‌ న్నలునీలునిం గూడి యాదైత్యులం ద్రుంచగా 
రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి 
యా శక్తినిన్‌ వైచి యా లక్ష్మణున్‌ మూర్చనొందింపగా నప్పుడే 
నీవు సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా 
కుంభకర్ణాదులు న్వీరులుం బోర శ్రీరామ బాణాగ్ని 
వారందురున్‌ రావణున్‌ జంపగా నంత 
లోకంబులానందమైయుండ నవ్వేళనున్‌ విభీషణున్‌ వేడుకన్‌ 
దోడుకన్‌ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్‌ 
దెచ్చి శ్రీరాముకున్నిచ్చి SoS న్నయోధ్యాపురంబునన్లొచ్చి 
పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న DSS too 
గూర్మిలేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను 
సేవించి నీ కీర్తనల్‌ చేసినన్‌ బాపముల్పాయవే భయములున్‌ 
దీరవే భాగ్యముల్‌ Kod సామ్రాజ్యముల్‌ గల్లు సంపత్తులున్‌ 
గల్లునో వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార 
యోధీర BrAS IS సమస్తంబుగా నొప్పి యీ తారకబ్రహ్మ 
మంత్రంబు పఠించుచున్‌ స్టిరముగన్‌ వజదేహంబునున్‌ are) 
నీ ధీరదేహంబు నా జిహ్యనుందాల్తు త్రైలోక్య సంచారివై 


రామ నామాంకితధ్యానివె బ్రహ్మతేజంబునన్‌ వెలొందునో 
రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత 
యోంకారశబ్దంబులుం భూతప్రితంబులున్‌ 200 
పిశాచంబులున్‌ శాకినీ ఢాకినీత్యాదులన్‌ నీదు వాలంబునన్‌ 
జుట్టి నేలం బడంగొట్టి ie ముష్విఘాతంబులన్‌ 
బాహుదండంబులన్‌ రోమఖండంబులన్‌ ద్రుంచి కాలాగ్ని 
రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్యతేజంబునుం 
జూచి TSS నా మద్దు నారసింహాయంచున్‌ దయాదృష్టి 
వీక్షించి నన్నేలు నాస్వామి యాంజనేయా నమస్తే సదా 
బ్రహ్మచారీ ప్రతాపుర్లహారీ నమస్తే నమో వాయుపుత్రా నమస్తే 
నమః. 


న్రీతులసీ గోస్వామివారు హనుమన్మహిమ 
గురించి యిట్లు చెప్పిరి 


శ్లో I మంజుల మంగళ మోదమయ మూరితి మారుతి పూత 
సకలసిద్ది కరకమల తల సుమిరత రఘువర దూత ॥ 


తా॥ మారుతాత్మజుని మంజుల మంగళ స్వరూపము 
ఆనందమయము రఘువరదూతయగు హనుమానుని 
స్మరించినచో సకల సిధ్దులును కరతలగతములగును. 


4 


శ్లో ॥ ధీరవీర రఘువీర పియతిమీర సమీర కుమార । 
ఆగమ సుగమ సబ కాజుకరు కారతల సిధ్ధి విచార Il 


Sen ధీరుడగు రఘువీరునకు ప్రియుండగు పవన కుమారుని 
స్మరించినచో దుర్లభకార్యములన్నియు సుగమములగును సిద్ధి 
కరతలామలక మగును. | 


శ్లో ॥ సుఖమున మంగళమున సుగుణ సరోరుహాభాను । 
కరహు కాజ సబాసిద్దిసుభ అవిహియే హనుమాన్‌ ॥ 


తా॥ సుఖమునకు, మోదమునకు మంగళములకు కలువలకు 
జంద్రునివంటి వాడును, సుగుణములకు కమలములకు 
సూర్యునివంటివాడును నగు హనుమంతుడు 
హృదయములోనికి వచ్చెనా సమస్త _ కార్యములును 
సుఖాంతములుగ సిద్దింపజేయను. 


శ్లో ॥ సకల కాజ శుభ సమవు ఫలసగుణ సుమంగళ జానుః 1 
కీరితి విజయవిభూతి భలిహియ హనుమానహి ఆనుః ॥ 


Su హృదయములోనికి హనుమానుడు 50) 0, 
సమస్తకార్యములును శుభములగును, ఫలవంతములగును. 
మంగళ శకునములు కలుగును. మంచి కీర్తి, విజయము, 
విభూతి కలుగును. 


శ్లో ॥ శూర శిరోమణి సాహస సుమతి సమీర కుమార | 
సురమిత సబ సుఖసంపదాముద మంగళావతార u 


తా॥ పవనకుమారుడు శూర శిరోమణి సాహసి, సుమతి. 
ఆయనను స్మరించినవారికి సమస్త సుఖసంపదలును 
ఆనందమును శుభమును ఒసంగును. 

ప్రస్తుతమీ చిన్న పొత్తమును శ్రీ గోస్వామి 
తులసీదాసు స్వామివారు రచించిన "హనుమాన్‌ చాలీసా" 
ఆంధ్రానువాదముతో బ్రకటించుచున్నాము. దనిని 
భక్తులాదరించి తగిన బ్రయోజనమును బొందవలయునని 
మా ముఖ్యమగు ఆశయము. శ్రీ రామ శరణమ్‌. 


పారాయణము 


హనుమాన్‌ చాలీసా పారాయణము 
సుందరకాండ పారాయణముతో సమానము. 


దినమునకు 10 పర్యాయముల చొప్పున 
మండలము 40 రోజులు పారాయణము చేసిన సర్వకార్య 
సిద్ది యగును. ఒకే ఆసనమున కూర్చుని 108 
పర్యాయములు పరించిన విశేష కార్యసిద్దియగును. 


నిత్యమూ మూడువేళల ఒక పర్యాయమైనను 
పఠించిన వారి యోగక్షేమములు భక్త రక్షకుండగు 
హనుమానుడే తాను స్వయముగ చూచుకొనును. 


6 


ప్రార్థన 
అతులిత బలధామం 

స్వర్ణ శైలాభ దేహం | 

దనుజ వన కృశానుం 

జ్ఞానినా మగ్రగణ్యమ్‌ 1 

సకల గుణ నిదానం 

వానరాణా మధీశం | 

రఘుపతి ప్రియభక్తం 

వాతజాతం నమామి ॥ 


గోష్పదీకృత వారాశిం, 
మశకీకృత రాక్షసమ్‌ | 
రామాయణ మహామాలా 
రత్నం వందే౭_నిలాత్మజమ్‌ ॥ 


యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్‌ । 
BS తత్ర కృతమస్తకాంజలిమ్‌ I 
భాపష్ఫవారి పరిపూర్ణ లోచనమ్‌ । 
మారుతిం నమత రాక్ష సాంతకమ్‌ ॥ 


7 


శ్రీ రామ హనుమతేనమః 
హనుమాన్‌ చాలీసా 


శ్రీ గురు చరణ సరోజ రజ 
నిజమన ముకుర సుధారి | 
వరణా రఘువర విమలయశ 
జో దాయక ఫలచారి ॥ 
బుద్ధిహీన తనుజానీకై 
సంతా పవన కుమార | 
బల బుద్ధి విద్యా దేహు మోహి 
హరహు కలేశ వికార ॥ 
తాత్పర్యము 
దోహా : శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే నా మనస్సనే 
అద్దమును శుభ్రము చేసుకుని ధర్మార్ధ కామ మోక్షములను 
చతుర్విధ పురుషార్థములనొసంగు న్రీ రామచంద్రుని విమల 
కీర్తిని వర్ణించెదను. 


ఈ శరీరము బుద్ధి హీనతచే గలిగినదని తెలిసికొని పవన 
కుమారుని స్మరించెదను. ఆతను నాకు బలమును, బుద్ధిని, 
ఒసంగుటయే గాక కామాది వికారముల వలన గలిగిన 
క్రేశములను హరించుగాక. 


చౌపాయ 


. జయ హనుమాన జాన గుణ సాగర 
జయ కపీశ తిహు లోక ఉజాగర 


. రామదూత అతులిత బలధానూ 
అంజని పుత్ర పవనసుత నామా 


. మహావీర విక్రమ బజరంగీ 
కుమతి నివార సుమతి కే సంగీ 


. కంచన వరణ విరాజ సువేశా 
కానన కుండల కుంచిత కేశా 


10 


తా. జ్ఞానగుణ సాగరుడవైన ఓ హనుమంతా! నీకు జయమగు 
గాక! త్రిలోకములను ప్రకాశింపజేయు ఓ కపీశా నీకు 
జయమగుగాక! 


తా. రామదూతా! సాటిలేని బలమునకు ఆటపట్టయినవాడా! 
అంజనీసుతా! పవనసుతుండను పేరుగల వాడా! 


తా. మహావీరా! విక్రమ స్వరూపా! వజ్రమువంటి శరీరము 
కలవాడా! చెడ్డబుద్దిని బోగొట్టువాడా! మంచి బుదిగలవారికి 
తోడ్పడువాడా! ° 

తా. బంగారమువంటి శరీరచ్చాయ గలవాడా! మంచివేషముతో 
నొప్పెడువాడా! కర్ణములకు కుండలములు ధరించినవాడా! 
జుట్టు ముడి వైచుకొనినవాడా! 


11 


హాథవ[జ అరు ధ్వజా విరాజై 
SOB మూంజ జనేవూ సాజై 


శంకర సువన కేసరీ నందన 
తేజ ప్రతాప మహాజగ వందన 


విద్యావాన్‌ గుణీ అతి చాతుర 
రామ కాజ కరివే కో ఆతుర 


ప్రభు చరిత్ర సునివే కో రసియా 
రామలఖన సీతా మన బసియా 


12 


తా. చేతిలో వజ్రమును ధ్వజమును NO విరాజిల్లువాడా! 
స్కంధమునందు ముంజను, జందెమును గల్గినవాడా! 


తా. శంకరునకు పుత్రుడా! (శివ వీర్యమున బుట్టినవాడు) కేసరి 
(అంజనకు భర్త) తనయా! గొప్ప తేజః ప్రతాపములు గలవాడా! 
సమస్తజగములచే నమస్కరింప బడువాడా! 


తా. విద్వాంసుడా! కల్యాణ గుణములు కల వాడా! మిక్కిలి 
చతురత్వము కలవాడా, రామ కార్యమును నెరవేర్చుటకు 
ఆతురత పడువాడా! 


తా. శ్రీరామప్రభు చరితమును విను రసికులగు సీతారామ 
లక్ష్మణులను మనస్సున ధరించినవాడా! 


13 


9. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా 
వికట రూపధరి లంక జరావా 


10. భీమ రూపధరి అసుర సంహారే 
రామచంద్ర కే కాజ సంవారే 


11. లాయ సంజీవన లఖన జియాయే 
శ్రీ రఘువీర హరషి ఉరలాయే 


12. రఘుపతి 80. బహుత బడాయీ 
కహా భరత సమ తుమ ప్రియ భాయీ 


14 


9. 


తా. సూక్ష్మరూపము ధరించి, సీతకు గానబడితివి. 
వికటరూపమును ధరించి లంకను కాల్పితివి. 


Ss. భయంకర రూపమును ధరించి, అసురులను 


సంహరించితివి, రామకార్యమును నెరవేర్చితివి. 


Ss. సంజీవిని దీసుకొనివచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. దానికి 


శ్రీరాముడు సంతసించి హృదయమున హత్తుకొనెను. 


Ss. శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా SAG -"సోదరా! నీవు 


నాకు భరతునితో సమానమయినవాడ" వని పలికెను. 


15 


13. సహస్ర వదన తుమారో యశగావై 
అస కహి శ్రీపతి కంఠ లగావై 


14. సనకాది బ్రహ్మాది మునీశా 
నారద శారద సహిత అహీశా 


15. యమ కుబేర దిగపాల జహా౭తే 
కవి కోవిద కహి సకై కహాంతే 


16. తుమ ఉపకార సుగ్రీవ హి Sar, 
రామ మిలాయ రాజపద దిన్హా 


16 


15. 


16. 


Ss. వేయి నోళ్ళ నీ యశమును గానమును చేసి శ్రీరాముడు 


నిన్ను కౌగలించుకొనెను. 


తా. సనకాది దేవర్లులు, బ్రహ్మాది దేవతులు, మునీశ్వరులు, 
నారదుడు, సరస్వతి, ఆదిశేషువు, 


తా. యమ కుబేరాది దిక్సాలకులు, కవులు, పండితులు 
మొదలైనవారు నీ యశోగానమును ప్రీతితో చేయగలుగుదురు. 


తా. నీవు సుగ్రీవునకు ఉపకార మొనర్చితివి. రామునితో నాతనికి 
సఖ్యము కావింపజేసి రాజ్య సంపద నిప్పించితివి. 


17 


17. 


18. 


19. 


20. 


తుమారో మంత విభీషణ మానా 
o 
లంకేశ్వర భయే సబ జగ జానా 


యుగ సహస్ర యోజన పర భానూ 
లీల్యో TBP మధుర ఫల జానూ 


ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ 
జలధి లాంఘి గయే అచరజ నాహీ 


దుర్గమ కాజ జగత కే బేతే 
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే 


18 


10. 


20. 


. తా. నీ ఆలోచనలు విభీషణు డంగీకరించి లంకకు రాజయిన 


సంగతి లోకమంతకును తెలిసినదియే. 


Ss. రెండువేల ఆమడల దూరముననున్న సూర్యుని మధుర 


ఫలముగా భావించి లీలగా గ్రహించితివి. 


తా. శ్రీ రామ ముద్రికను నోట నుంచుకొని సముద్రము 
దాటితివనుటలో నాశ్చర్యమేమున్నది? 


తా. జగమునందు కష్టమగు కార్యమేది కలదో అది నీ 
అనుగ్రహమున సుగమము కాగలదు. 


19 


— ఎ మ ee 


21. రామ దుఆరే తుమ రఖవారే 
హోత న ఆజ్ఞా బిను POS 


22. సబ సుఖ లహై తుమారీ శరణా 
తుమ రక్షక కాహూ కో డరనా 


23. ఆపన తేజ సమ్హారో ఆవై 
తీనోం లోక హాంక తే కాంపె 


qa 


24. భూత పిశాచ నికట నహి ఆవై 
మహవీర జప నామ సునావై 


20 


21. 


22. 


23. 


24. 


తా. నీవు రామద్యారమును గాచువాడవు. నీ యాజ్ఞ లేక లోనికి 
వెళ్ళుటకు వీలు లేదు. 


తా. నిన్ను శరణు వేడిన సమస్త సుఖములును లభించగలవు. 
నీవు రక్షకుడవుగా నుండగా నెవరికినీ భయ పడవలసిన పని 
లేదు. 


తా. నీ తేజమును సంభాళించుకొనువాడవు నీవే. ఒక్క కేక 
వేసిన మూడు లోకాలు వణకగలవు. 


తా. మహావీరా! నీ నామమును విన్నచో భూత ప్రేత 
పిశాచములు దగ్గరకు రాజాలవు. 


21 


25. నాసై రోగ హరై సబ పీరా 
జపత నిరంతర హనుమత వీరా 


26. సంకట సే హనుమాన ఛుడావై 
మన క్రమ వచన ధ్యాన జో లావై 


27. సబ పర రామ తపస్వీ రాజా 
ONS కాజ సకల తుము సాజా 


28. జొర మనోరథ జో కోయి లావై 
తాసు అమిత జీవన ఫల పావై 


22 


25. 


26. 


24: 


28. 


తా. నిరంతరము DS హనుమానుని జపించినచో సమస్త 
రోగములు, సమస్త పీడలు తొలగును. 


తా. మనోవాక్కాయములచే నెవడు హనుమంతుని 
ధ్యానించునో, వానినతడు సమస్త సంకటముల నుండి బయట 
పడవేయును. 


తా. రాముడు రాజులందరికి మకుటం వంటి వాడు, 
తాపసులందరకు ప్రభువువంటి వాడు. ఆయన 
కార్యములన్నిటిని నీవు చక్కగా సవరించుచుందువు. 


తా. ఎవరేయే మనోరథము గలిగియున్నను వారికి జీవన ఫలిత 
మమితముగా లభించును. 


23 


20. చారో యుగ పరతాప తుమ్హారా 
హై పరసిద్ది జగత ఉబియారా 


30. సాధు సంత కే తుమ రఖవారే 
అసుర నికందన రామ దులారే 


31. 8 నవ నిధి కే దాతా 
అస్‌ వర్‌ దీన జానకీ మాతా 


32. రామ రసాయన తుమారే పాసా 
సదా రహో రఘుపతి కే దాసా 


24 


29. 


30. 


31. 


32; 


తా. నీ ప్రతాపము నాలుగు యుగములలోను గలదనుట 
ప్రసిద్ధము, దానిచే జగత్తు ఉజ్వలమైనది. 

తా. సాధుసజ్ఞనులను నీవు రక్షించుచుందువు, అసురులను 
జంపి రాజునకు ప్రియుడవైతివి. 


తా. అష్షసిద్దులును నవనిధుల నొసంగువాడవను వరము నీకు 
జానకీదేవి యుసంగెను. 


తా. రామరసాయనము నీ వద్ద గలదు. నీవు రామచంద్రునకు 
శ్రద్ధాతువైన దాసుడవు. 


25 


33. తుమ్హారే భజన రామకో పావై 
జన్మ జన్మ కే దుఖ బిసరావై 


34. అంత కాల రఘుపతి పురజాయీ 
జహా( జన్మ హరిభక్త కహాయో 


35. బార దేవతా చింతన ధరయీ 
హనుమత సేయి సర్వ సుఖ కరయీ 


36. సంకట హటై మిటై సబ పీరా 
జో సుమిరై హనుమత బల వీరా 


26 


32. 


33. 


34. 


35. 


4 
A 
A 
3 
1 
is 


* 


తా. నిన్ను (మేము) భజించుచున్న రామచంద్రుని 
కానందదాయకం, జన్మజన్మాంతర దుఃఖములను 
నశింపజేయును. 


తా. ఎచ్చట జన్మించిననూ హరిభక్తులని పిలవబడుదురు. 
శ్రీరాముని పురమునకు అంత్యకాలమున బోవుదురు. 


తా. ఇంకొక దేవతను చిత్తమున ధరింపక హనుమంతుని 
సేవించిన సర్వ సుఖములను నాతడొనగూర్చును. 


తా. బలవీరుడగు హనుమంతుని స్మరించిన సంకటములన్నియు 
తొలగును. పీడలన్నియు నశించును. కష్టములను 
పోగొట్టువాడవు, మంగళ స్వరూపుడవు అగు పవన పుత్రుడా! 
సీతారామ లక్ష్మణ సహితుడవయి సమస్త దేవతలతో నీవు నా 
హృదయమున నుండుము. 


27 


37. జై జై జై హనుమాన్‌ గోసాయీ 
కృపా కరో గురుదేవ కీ నాయీ 


38. జో శత వార పాఠ కర కోయీ 
ఛూటహి బంది మహా సుఖ హోయీ 


3౦. జో యహ ο హనుమాన చాలీసా 
హోతు సిద్ది సాఫీ గౌరీశా 


40. తులసీదాస సదా హరి చేరా 
కీజై నాథ హృదయ మహ డేరా 


28 


37. 


38. 


39. 


40. 


తా. హనుమత్ర్రభువునకు జేజేలు! శ్రీ గురుదేవుని వలె 
గృపచూడుము. 

తా. దీనిని నూరుసార్లు ఎవరు పఠనము చేయుదురో వారికి 
బంధములు వీడి సుఖములు కలుగును. 


తా. హనుమాన్‌ చాలీసాయను నీ స్తోత్రము నెవరు 580888585; 
పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధి కలుగును. 


తా. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసే ఓ నాధా! నీవు నా 
హృదయమున నుండుము. 


29 


ఘు sessed ౦ హనుమాన్‌ జీ కి హారతి ౦ 
ఆ vd 


a = 1. ఆరతి కీ జై హనుమాన్‌ లాలాకి 
© we దుష్టదమన రఘునాథ కలాకి 
ర Se 2. ES బలసే ASI కాంపై 

సు SS రోగదోష జాకే నికట నరూంపై 
చు చ్‌ 3. అంజనిపుత్ర మహాబలదాయీ 
vd vd నందనకే ప్రభు సదా సహాయీ 
Se Bast స్‌ 1 e 4. దేవీరా రఘునాథ వరాయే 


లంకా జారీ సీయ సుధిలాయె 


దో్‌హాహా 5. లంకా సోకోట సముద్ర సీ ఖాయీ 


పవన తనయ సంకట హరణ జాత పవనసుత బారన నాయీ 


మంగళ మూరతి రూప 6. లంకా జారీ అసుర సంహారే 

Sie లఖన . 1 = సియా రామజీకే కాజ సహారే 

హృదయ బసహు సురభూబఐ 

7. లక్ష్మణ మూర్చిత పదే సకారే 
అనిసంజీవన ప్రాణ ఉఖారే 

8. పైఠిపతాల తోరి జమి కారే 
అహి రావణకీ భుజా ఉఖారే 


-తులసీదాసు 


హనుమాన్‌ చాలీసా సంపూర్ణము. 


30 31 


9. బాయే భుజా అసురదల మారే 
దహీనే భుజా సంత జనతారే 


10. సురవరముని ఆరతీ ఉతారే 
జె జై జై హనుమాన్‌ ఉచారే 
1 


— 


. కంచనదాత కపూర లౌఛాయీ 
అలతి కరత అంజనా మాయీ 


12. జో హనుమానజీకీ ఆరతి గావై 
బసి వైకుంఠ పరమపద పావై 


— 


32 


E99 ౬౨ ౬6౨ 6౨ 6౨ 6౨ 6౨ అ౨ 


జయంతి అండ్‌ కొ. 
శ్రీ ప్రింటర్స్‌, తణుకు, 
ప.గో.జిల్లా, ఆం.ప్ర. 
S8 88885 


